కలాలు - కరపత్రాలు 
(Pens & Phamplets) 


గౌరవ్‌ 


ప్రచురణ 
సత్యాగ్రహి ప్రచురణ 


ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణా 


కలాలు - కరపత్రాలు 

గౌరవ్‌ 

సత్యాగ్రహి ప్రచురణలు 

300 ప్రతులు 

ప్రచురణ : 2015 

వివరాలకు : gouravmeka@gmail.com 


ప్రతిపాదిత విరాళం : Gr. 20/- 


An evil day dawned upon this unhappy country when labout 
began to be despised and therefore neglected. Millions of those 
who were salt of the earth, on whose industry this country depended 
for its very existence, came to be regarded as low classes, and the 
microscopic leisured few became the privileged classes, with the 
tragic result that India suffered morally and materially. Which was 
the greater of the the two losses it is difficult, if not impossible to 
estimate. But the criminal neglect of the peasants and artisans has 
reduced us to pauperism, dullness and habitual idleness. With her 
magnificent climate, lofty mountains, mighty rivers and an 
extensive seaboard, India has limitless resources, whose full 
exploitation in her villages should have prevented poverty and 
disease. But divorce of the intellect from body-labour has made of 
us perhaps the shortest lived, most resourceless and most exploited 
nation on earth. 

- M.K. Gandhi 


గౌరవ్‌ కలాలు - కరపత్రాలు 


ప్రస్తావన 


చాలా సంవత్సరాల క్రితం వివిధ సందర్భాల్లో ప్రచురించబడిన బహిరంగ 
లేఖలూ, కరపత్రాలివి. విస్మరణీయ విషయాలకు ఏదో విధంగా మళ్ళీ ప్రాముఖ్యత 
కలిగించాలని చూడటం ఈ ప్రచురణ ఉద్దేశం కాదుగానీ ఒకరి ఇష్టాయిష్టాలతో 
నిమిత్తం లేకుండా భావితరాల పట్ల బాధ్యతగా జరిగిన ప్రయత్నాల్ని నిష్పక్షపాతంగా 
నమోదు చేయడం కూడా విధేననే స్పృహే ఇందుకు కారణం. అన్నిసార్లూ అదలాగే 
జరిగిందా అంటే లేకపోవచ్చునుగానీ మనకున్న పరిమితుల్లో అనుకున్నట్లు జరిగేలా 
చూడ్డం కర్తవ్యం. సమకాలీనంగా నా పాత్ర గతానికి విరుద్ధమైందవచ్చు. అప్పటి 
వ్యవహారశైలిలాగే రచనాశైలిలో సైతం నిర్మాణాత్మక ధోరణికంటే కూడా నిర్హక్ష్యపూరిత 
వైఖరే ఎక్కువుండొచ్చు. నిబద్ధతతో కూడిన వాస్తవిక కోణం కన్నా అరాచకత్వాన్ని 
ప్రోత్సహించే విధ్వంసకర ఉద్రేకమే ప్రధానంగా కనిపించొచ్చు. ఏదేమైనా 
అనుభవాలనేవి విలువైన గుణపాఠాలుగా మారుండకపోతే, విలువల పునాదిగా 
దృక్పథాన్ని ఏర్పచ్చుకునేంత S8 మనసుకు అబ్బదు. ఇవిగాక యింకా కొన్ని 
కరపత్రాలు దొరకాల్సున్నాయి. అలాగే వ్యక్తుల్ని తీవ్రంగా కించపరుస్తూ రాసిన 
కరపత్రాల్లో రెండింటిని ఇందులో చేర్చలేదు. తీరిగ్గా తిని కూర్చొని రాసేసినప్పుడు 
తెలీలేదు కానీ ప్రజల్లో తిరుగుతుంటే తెలుస్తోంది వాటి ఆవశ్యకత. అందుకే, నన్ను 
నేను సమీక్షించుకునేందుకు ఇదో సందర్భం, సమాజాన్ని విశ్లేషించేందుకు ఇదో 
అనుబంధం. దానిని బలపర్చుకునే తరుణంలో వీటిని యధాతథంగా పునర్శుద్రిస్తు 
న్నాను. తప్పుల్నించి తప్పించుకునేందుకు చూసేకంటే సరిదిద్దుకునేందుకు చేసే 
యత్నాల నిబద్ధతలోనే కొత్త తరాలకి మనమివ్వదగ్గ స్ఫూర్తి ఇమిడి ఉన్నదనుకుంటాను, 
నడవండిహ. 


గౌరవ్‌ 3 కలాలు - కరపత్రాలు 


క్రమం... 


1. రాహుల్‌ సాంకృత్యాయన్‌ 

2. [గ్రంథాలయ పుస్తక సంరక్షణకు... 

3. సోమసుందర్‌ గారిపై 

4. ఎమ్‌.ఎల్‌.ఎమ్‌. మహానుభావులకు 

5. స్వామి వివేకానంద 

6. (గ్రంధాలయంలో ఛండాలం 

7. సువార్త 

8. (ప్రజ 

9. Destiny of Dalits 

10. Letter of Liberty 

11. The Rhythem of Revolution 

12. The Destruction of Democracy 
అనుబంధం - 8 


రంగనాయకమ్మగారితో ఉత్తర (ప్రత్యుత్తరాలు 


గౌరవ్‌ 4 కలాలు - కరపత్రాలు 


C 
రాహుల్‌ సాంకృత్యాయన్‌ 
(9-4-1893 - 14-4-1963) 
“చరిత్ర అస్థిపంజరంగా ఉపయోగపడ్డది; 
నా కల్పన ఆ పంజరానికి మాంసాన్ని చేకూర్చింది” 

- రాహుల్‌ సాంకృత్యాయన్‌ 
ప్రపంచ యాత్రికుడిగా, చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా, నవలా రచయితగా, 
కమ్యూనిస్టు నేతగా పేరుగాంచిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ 9-4-1893 ఉ 
త్తర్‌ ప్రదేశ్‌లోని అలంఘర్‌ జిల్లాలో జన్మించాడు. అసలు పేరు కేదార్‌నాథ్‌. 1930లో 
బౌద్ధం స్వీకరించేటప్పుడు తన పేరును రాహుల్‌గా మార్చుకున్నాడు. స్వాతంత్ర్య 
సంగ్రామంలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళి పది సంవత్సరాల 


GO soo కారాగార వాసం గడిపాడు. 


రష్యా, ఇంగ్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, కొరియా, మంచూరియా మొదలైన 
అనేక దేశాలే కాకుండా బౌద్ధంలోని అమూల్యమైన గ్రంథాల కోసం నేపాల్‌, టిబెట్‌, 
శ్రీలంకలు కూడా విసృతంగా పర్యటించి ప్రపంచ యాత్రికుడిగా ప్రఖ్యాతి పొందాడు. 


బౌద్ధంలో రాహుల్‌ విధి, అమూల్యమైన బౌద్ధ గ్రంథాలు శోధించి, అనేక 
గ్రంథాలు రచించారు. ప్రామాణిక బౌద్ధ గంధాలలోని ఈయన అసామాన్యమైన 
ప్రతిభను గుర్తించి 1928లో శ్రీలంకలోని విద్యాలంకార విద్యాలయం వారు “త్రిపీరికా 
చార్య” బిరుదును ప్రదానం చేశారు. 1980లో బౌద్ధం స్వీకరించారు. దాదాపు 
తన (ప్రతి గ్రంథంలోను బౌద్దాన్ని ఏదో ఒక సందర్భంలో ఉటంకించాడు. 

1935లో కమ్యూనిస్టుగా మారాడు. రైతు ఉద్యమాలను నడపటం, రైతు 
మహాసభలను నిర్వహించటం వలన జైలు శిక్షకి గురయ్యాడు. బాషా సమస్యపై 
విభేదాల కారణంగా కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి, 1945 ప్రాంతంలో 
రష్యాలో ప్రఖ్యాతి గాంచిన లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతి భాషాచార్యుడిగా 


గౌరవ్‌ 5 కలాలు - కరపత్రాలు 


పనిచేసాడు. 19556? BOA కమ్యూనిస్టు పార్టీలో చేరి కొనసాగాడు. 

ఈయన చేసిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సం॥లు చరిత్రలో 
సుసంవన్నం చేశాయి మరియు హిందీభాషకు 400 Sono చరిత్రను 
చేకూర్చిపెట్టాయి. దాదాపు 20 భాషలలో ఈయన ప్రతిభకు ఆశ్చర్యపోయిన 
కాశీపండితులు ఈయనవి “మహా పండిత్‌” అనే బిరుదుతో సత్మరించారు. 

1937లో రష్యాను 2వ సారి సందర్శించినపుడు రష్యన్‌ వనిత “లోల”ను 
వివాహం చేసుకున్నాడు. 1950లో తన వద్ద టైపిస్టుగా పనిచేస్తున్న “కమల”ను 
వివాహం చేసుకున్నాడు. అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం రష్యా వెళ్ళి వచ్చిన 
అనంతరం 14-4-1963లో మరణించాడు. 

మానవ్‌ సమాజ్‌, వైజ్ఞానిక భౌతికవాధ్‌, సింహసేనాపతి, మధుర్‌స్వప్న్స్‌ 
జయయౌధేయ, వోల్లాసే గంగాతక్‌, మేరీ జీవన్‌యాత్ర... వంటి 1508 పై చిలుకు 
అద్భుత చారిత్రక గ్రంధాలు రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. 1963లో 
“పద్మభూష ” బహూకరించబడింది. 


జయంతి - వర్థంతులు వరుసగా ఈ మాసంలోనే జరుపుకుంటున్న 
ఈ మహానుభావుడి స్మరిస్తూ.... 


వ O 


గౌరవ్‌ 6 కలాలు - కరపత్రాలు 


"Libraries are not made; 
they grow" 


(గ్రంథాలయ (గంథకర్తలకు, 


పూర్వం (గాంధికలయాలుగానే పరిమితమైన దుస్థితి నేటి గ్రంథాలయలకు 
లేదు. వ్యవహార భాషోద్యమ ఫలితంలో భాగంగా ప్రతి గ్రంథాలయం కూడా సామాన్య 
పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే గ్రంథ - పఠనాలనికి ఉన్న 
ప్రాముఖ్యత, (గంథ-పరిశు భ్రతకి -పర్యవేక్షణకి -పరిరక్షణకి వుండటం లేదు. 


ప్రస్తుతం అనేక అమూల్యమయిన పుస్తకాలు మన (గ్రంథాలయంలో 
అణగారిపోతున్నాయి. అపూర్వగ్రంథ సంపద అంతరించిపోయే స్థాయికి చేరుతోంది. 
పుస్తకాలు పురుగులు పట్టిపోతున్నాయి. పుస్తకాలకి పట్టిన ఈ కష్టాలు పక్కన పెడితే, 
కనీస శుభ్రత సైతం కరువయ్యిందనేది కళ్ళకు కట్టిన వాస్తవం. (గ్రంథాలయంలో 
ప్రతిగోడ - ప్రతి గడపా -ఊచలు - గోడలకి రంగులు - ఫోటోలకి పువ్వులు - 
కొత్త సొరుగులు - వీటికిస్తున్న ప్రాధాన్యత పుస్తకాలకి ఇవ్వటం లేదు. 


జిల్లాలోనే గాక - రాష్ట్రంలోనే ప్రాచీర గ్రంథాలయంగా గుర్తింపు పొందిన 
మన గ్రంధాలయ చరిత్రకి దయచేసి చదలు పట్టనివ్వకండి. తాళపత్ర (గంథాలనూ, 
ఇతర పురాతన సున్నితంగా కాపాడుకోవలసిన [గ్రంథాలను భద్రపరచుకోవలసిన 
అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఆసక్తి 
కనబరుస్తున్న విషయం తమకు విధితమే. 

"A Library which makes just provision that can be Placed before 
it's guests for their delecationl with a librarian who has the qualities of a 
host, not a store Keeper." 


— Diverse Hands 


గౌరవ్‌ 7 కలాలు - కరపత్రాలు 


కొన్ని అమూల్యమైన (గ్రంథాలు సైతం ఉన్నాయని చెప్పుకోవడానికే తప్పా 
వాటిని చదివే యోగ్యం పాఠకులకు లేదు. మన గ్రంథాలయంలో ఉన్న దౌర్భాగ్యం 
ఏమిటంటే చదరంగానికిచ్చే ప్రాముఖ్యత కూడా చెదలు పట్టిన - పడుతున్న - 
పట్టబోతున్న పుస్తకాల కివ్వటంలేదు. ఉపయోగం లేని - పడని పుస్తకాలని వేరు 
చేయడానికి ఇష్టపడని (కష్టపడని) నిర్వాహకులు మంచి పుస్తకాలని సైతం వాటితో 
పోగుచేస్తూ పుస్తకాలని పొదుపు చేస్తున్నారు. 


కారణాలు ఏవైనా పుస్తకాలకి కష్టకాలం వచ్చింది. కావున ఒక నెలలో ఒక 
రోజు పుస్తకాల పరిశుభ్రతకి కేటాయించవలసిందిగా కోరుతూ, అవసరమైతే 
విద్యార్థులని, కార్యనిర్వాహక సభ్యులను, ఇందుకు ఉపయోగించుకోవలసిందిగా 
సూచిస్తూ, అంగీకరిస్తే మేమే సైతం ఇందులో పాలుపంచుకోవడానికి పాఠకులుగా 
సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము. 
మన గ్రంథాలయానికి పాఠకుల కొరత లేదు. 
అంతా పరిశుభ్రత - పర్యవేక్షణ - పరిరక్షణ కొరతే! 


"That who is not read is wasted" 


——Mec— 


గౌరవ్‌ 8 కలాలు - కరపత్రాలు 


అగి 
విన్నపము 
"Men become old; but they never become good" 


సోమసుందర్‌గారూ, 


పట్టణంలో వుంటూ, వజ్రాయుధ కవిగా స్థానికంగానే కాకుండా, జాతీయ 
అంతర్జాతీయ స్థాయిలో సైతం ప్రగతిపథంలో పరిఢిల్లుతున్న మీ కీర్తి మీకంటే, 
మాకే అత్యంతానందదాయకం. అయితే ఈ మధ్యకాలంలో మేము వింటున్న 
విషయాలు, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా వుంది. 
ప్రధానంగా తప్పుడుగాళ్ళ చెప్పుడు మాటలు వినే స్వభావం మీలో లేదనే మా 
అభిప్రాయం. దానిని నిర్ధారించుకోవటానికే ఈ లేఖ రాయటం జరిగింది. 
స్వీకరించగలరు. 


"Art is an invincible weapon in the hands of People..." అనే 
కొటేషన్‌ని అతికించి తమరు వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. అయితే ప్రజలు కళనీ, 
సాహిత్యాన్ని గ్రహించడానికి ముందు, వారికి అవి అందే ఎత్తులో వున్నాయా? 
లేదా? అన్నదే ప్రవ్న. సాహిత్యాభిరుచి గల లేదా సాహిత్యంలో పరిచయం 
కోరుకుంటున్న సామాన్యడు (గంధాలకోసం గ్రంథాలయాన్ని ఆశ్రయించటం 
సాధారణమే. అయితే అక్కడ అతనికి అవసరమైన సాహిత్యం లభిస్తోందంటారా? 


మిగిలిన గ్రంథాలయాల సంగతేమోగానీ, మన (గ్రంధాలయ విషయంలో 
మాత్రం ఈ ప్రశ్న అసంపూర్తిగా మిగిలిపోవలసిందే. మని అంటున్నారు. ఏ 
[గ్రంథాలయం చెప్మా? అని ఆలోచిస్తున్నారా? వద్దు మరీ అంతలా చించొద్దు. 
అదేనండీ తమరు 'గంధమాదనంి పేరుతో ఏకంగా ఒక కావ్యాన్నే రాసిపారేవారే 
అదే, “సూర్యదాయ విద్యానంద గ్రంథాలయం”. ఈ గ్రంథాలయానికి సంబంధించిన 
అసంపూర్తి ప్రశ్నను పూరిస్తారనే ఆశతోనే, మీకు మొరపెట్టుకుంటున్నాం. ఆలకించండి 
మరి! 


విద్యానందం జ్ఞాన సూర్యోదయం, గంధమాదన మహీదరం, సువర్ణకాంత 
జ్వాజ్యల్యమే. నవరత్నరాశుల చకచ్చకిత హిమమయ ధానశ్యమే. కాంచనరోచుల 


గౌరవ్‌ 9 కలాలు - కరపత్రాలు 


608868, పరిపూర్ణ జ్ఞానకోశాలయమో, విశాలావనీ పరివ్యాప్తమో, శాశ్వత మంజుల 
మందార పీయూషమో, సుందర స్వాప్నిక మందిరమో, అంటూ మీరు సాదీసి 
గీసిన (క్షమించాలి! రాసిన) గ్రంథాలయం. 


పోనీ, అక్కడితో ఆగితే బాగానే వుండును. ఆగితే కదా! అమృతోత్సవ 
కల్పద్రవం, నందినీధేనువు రసానంద నిర్భర గంధమాదనం, శారదా సాక్షాత్మారం, 
బహువర్ణ సంశోభిత మయూర పింఛాల భద్రాసనం, జ్ఞానాంబికా సుందర 
సందర్శనం... అంటూ నోటికొచ్చిన కాదు కాదు కలానికొచ్చిన కూతలన్నీ కూసారు. 
అయితే ఆచరణలో మీకూ, మీ గురువుగారికి సైతం “తల్లి గ్రంథాలయం” అంటూ 
అభివర్ణించిన దీనికోసం మీరేం చేసారు? 


మీకాశ్రయమిచ్చిన, మిమ్మల్ని అక్కున చేర్చుకొని లాలించిన (పేజి-5), కాంతి 
దుర్గంలోమిమ్మల్ని ఆప్యాయంగా ఆశ్లేషించిన (పేజి-6). మీకు మార్గాలూ-దుర్గాలూ 
చూపించిన, మిమ్మల్ని సుగంధ వర్షంలో ముంచిన ఈ (గందాలయానికి ప్రతిఫలంగా 
కాకపోయినా, ఒక కవిగా, సాహితీవేత్తగా, అన్నింటినీ మించి సాహితీ గ్రంథాలను 
పెంచి పోషించే పోషకర్తగా మీరేం చేసారనేదే ప్రశ్నార్థకం. 


40 పేజీలు గల పుస్తకమొకటి రాసి అంకితమిచ్చానంటారా? లేక కలిసొచ్చిన 
ప్రతి సందర్భంలోనూ వ్యాసాల్లోనూ - ఉపన్యాసాల్లోనూ దీనికోసం కావలసినంత 
డబ్బా వాయిస్తున్నానంటారా? అదీ చాలకపోతే నేటి రాజ'కీయుల్లాగా ఒక og, 
రెండ్లక్షలో విరాళం పారేస్తానంటారా? మీరు చెప్పగలిగేవి అవే. అవిగాక మీరేం 
చెప్పినా కూడా అవి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఉపయోగపడొచ్చేమోగానీ 
(గ్రంథాలయానికి మాత్రం కాదు. 


"Learning is an addition beyond 
Nobility of birth; honour of blood 
Without the ornament of knowledge is 
A glorious ignorance" 
— I. Shirley 


పట్టణ పౌరునిగా మీరు చేసానని అనుకుంటున్న (అనుకుంటే గనుక) 
పనులన్నీ మీ నుండి ప్రజలమైన మేము ఆశించేవి కావు. సాహిత్య ప్రపంచంలో 
ప్రచంఢతారగా వెలుగొందుతున్న మీరు. సాహిత్యపరంగా గ్రంథాలయానికి ఏ 


గౌరవ్‌ 10 కలాలు - కరపత్రాలు 


విధంగా సేవలిందించినా మాకు సంతోషమే. (గ్రంథాలయ $6 doe» 
బాగాలేనప్పుడు, (గ్రంథాలను పరిరక్షించడానికి సరైన పర్యవేక్షణ లేనప్పుడు మీరు 
మీ గ్రంధాలను గ్రంధాలయానికి సమర్పించడానికి సంకోచిస్తే అది వేరే సంగతి. 


ప్రస్తుతం మన గ్రంథాలయం రోజుకి సుమారు 200 మంది పాఠకులకి 
వేదిక అయ్యింది. అంతేగాక వివిధ సంక్షేమ కార్యాలకీ, సాంఘిక కార్యాలకీ, కేంద్రం 
అయ్యింది. త్వరలో "Chess Academy" అనే చదరంగ శిక్షణాసంస్థ రూపు 
దిద్దుకోనుంది. ప్రతిరోజూ ఎందరో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, 
వ్యాపారులు.. మొదలయినవారు గ్రంధాలయానికొస్తూ గ్రంథ పఠనానికి ప్రాముఖ్యత 
నిస్తున్నారు. 

1915లో అప్పటి గ్రంధాలయానికి కావలసినంత ప్రాచుర్యం ఏర్పడలేదు. 
సంఘ విద్రోహక శక్తులతో సంఘర్షణ పక్కనపెడితే, సామాజిక పరంగా 
మునుపటికంటే నేడే వెలుగొందుతోందని చెప్పవచ్చు అలాంటప్పుడు తల్లి 
(గ్రంథాలయం, తాత గ్రంథాలయమంటూ కావ్యాల్లో కల్లబొల్లి కవితల్ని అల్లి, వేలకు 
పైగా పుస్తకాల్ని ఎక్కడో రాజధానిలోని రెడ్డి గంథాలయానికివ్వటం న్యాయమా? 


లేక, మీ పేరు స్థానికంగా మిగిలిపోతుందనే భయంతోనే ఈ పనిచేసారా? 
లేకపోతే ముందే చెప్పినట్లు చెప్పుడు మాటలు వినా? ఒకవేళ మన గ్రంథాలయం 
గురించీ, దాంట్లో నేటి గ్రంథ పరిరక్షణ గురించీ ఎవరయినా తప్పుడు మాటలు 
తమ చెవిన వేసివుంటే, e చెప్పినవారిని చెప్పుతో కొట్టవలసినదిగా సూచిస్తున్నాము. 
గ్రంథాలయ అభివృద్ధికి అడ్డుపడాలనుకునేవారే ఈ విధంగా చేయగలరు. 


లేకపోతే C.R. Foundation లో అయితే మేధావులకీ, పరిశోధకులకి ఎక్కువ 
ఉపయోగకరంగా ఉంటుందనా? (గంథాలనేవి సాహిత్యపరంగా, సామాన్యులకి 
సత్యాన్ని బోధించడానికి కానీ, అన్నీ తెలిసిన మేధావులని మేపడానికి కాదు. అయినా 
తెలియకడుగుతున్నాం స్థానికంగా వృద్ధిలోకి వస్తున్న యువకిశోరాలైన సాహితీ 
కెరటాలకంటే అన్నీ తెలిసిన (బలిసిన) మేధా(తా)వులకే తమరు ప్రాధాన్యత ఇవ్వడాన్ని 
ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? 


అంతేగాకుండా మన గ్రంథాలయ పరిస్థితి తెలిసి కూడా తమరికి అన్ని 
అమూల్యమైన గ్రంథాల్ని వేరే ప్రాంతానికి పంపడానికి అసలు మనసెలా ఒప్పింది? 
లేక ఆ సమయంలో మీ “తల్లి”ని మర్చిపోయారా? మన [గ్రంథాలయంలో [గ్రంథాల 


గౌరవ్‌ 11 కలాలు - కరపత్రాలు 


గురించి తెలిసీ, పైగా గాంధీ ఆత్మకథ (హిందీ అనువాదం) అక్కడెక్కడో 
భద్రపరిచామని బహిరంగంగా చాటుకోవడానికి కనీసం సిగ్గుగా లేదా? 


నిజానికిది మీ వ్యక్తిగత విషయం. అయితే ఒక ప్రఖ్యాత సాహితీవేత్తగా 
మీరు చేసిన, చేస్తున్న చేయబోయే పనులు, వాటి ఫలితాల ప్రభావం సమకాలీన 
సమాజం మీదా మరియు చరిత్రలోనూ చర్చనీయాంశాలవుతాయన్నది యదార్ధం. 
ఏది ఏమయినా, సాధారణ పారులుగా ఒక స్థానిక సాహితీ సంస్థకు అన్యాయం 
జరగటం చూసి హర్షించలేకపోతున్నాం. 


ఇప్పటికయినా ఆలోచించి గంథాలయాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే విలువైన 
నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతూ, భవిష్యత్‌లో రాబోయే స్థానిక యువ కవుల, 
సాహితీవేత్తల, సామాజిక శాస్త్రవేత్తల, విజ్ఞానమూర్తుల, చరిత్రకారుల.. గ్రంథాల్లోను, 
హృదయాల్లోను చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా, చరితార్జునిగా వెలిగిపొమ్మని 
విన్నవించుకుంటున్నాము. 


"We see the world not the way it is, but the way we are" 


క్త. 


గౌరవ్‌ 12 కలాలు - కరపత్రాలు 


విన్నపము 


""The world has been made by fools, 
that wise men should live in it" 


పూర్వం ఇటువంటి వ్యవహారాలను (మీరు వ్యాపారం అంటున్నది) “మోసం” 
అని పిలిచేవారు. ఇలాంటి పనులు చేసేవాళ్ళని మోసగాళ్ళనో, జిత్తులమారులనో, 
టక్కుటమారులనో పిలిచేవారు. (ప్రస్తుతం అటువంటి మోసాల్ని M.L.M. (Multi 
Level Marketing) గా పేర్కొంటూ, అటువంటి మోసగాళ్ళను M.L.M. Leaders 
గా తమ నెత్తికెక్కించుకుంటున్నారు ప్రజలు. అంతే తేడా! ప్రత్యక్షంగా SQ “దోపిడీ” 
అనే దాన్ని పరోక్షంగా ఈ ముద్ద పేరుతో పిలుచుకుంటూ మురిసిపోతున్నారు 
జనం. 


ఈ వ్యవహారంలోకి ప్రవేశించాలనుకుంటున్న వ్యక్తి, అప్పటికే సంబంధిత 
M.L.M. సంస్థలో సభ్యునిగా లేదా భాగస్వామిగా కొనసాగుతున్న వ్యక్తిని ఆధారం 
చేసుకుని ప్రవేశిస్తాడు. దానికిగాను నిర్ధారిత సొమ్మును (Particular Amount) ను 
తన తరఫుగా సంస్థకి చెల్లిస్తాడు. తదనంతరం తనెలాగయితే ప్రవేశించి బలి పశు 
వుగా మారాడో అదే విధంగా తన తరఫునుండి సంస్థకి సమర్పించబోయే బలిపశు 
వుల కోసం వేట (ప్రారంభిస్తాడు. 


సంక్షిప్తంగా చూస్తే, ఉదాహరణకి ఒక వ్యక్తి రూ. 2,600/- పెట్టుబడి (కట్టుబడే 
అనుకోండి) పెట్టి ఒక సంస్థలో భాగస్వామిగా చేరాడనుకుందాం. తర్వాత అతను 
అదే రీతిలో మరొక ఇద్దరు వ్యక్తుల్ని ఈ సంస్థకి సమర్పించాలి. అప్పుడు ఆ ఇద్దరు 
కూడా మామూలు తరహాలో సమర్పించుకోవలసినదే. అంటే, ఒక వ్యక్తి ద్వారా 
ముగ్గురు మూర్చులు దీంట్లో ప్రవేశించి సొమ్ము చెల్లించారనుకుందాం. ఆ ముగ్గురి 
ద్వారా వచ్చిన రూ.8,100/- లు లో నుండి పై వారికి పంచగా, తాను తినగా 
మిగిలిన రూ.525/-లు సుమారుగా ఆ వ్యక్తికి చెల్లించటం జరుగుతుంది. ఆ 
విధంగా సభ్యులు పెరిగే కొద్దీ ఈ వ్యక్తి ఆదాయం పెరుగుతూ వుంటే, సంస్థ 
వీరందరి సొమ్ము స్వాహా చేస్తూ వుంటే సామాన్యుడు తన కనీస సొమ్ము కోసం 
గౌరవ్‌ 13 కలాలు - కరపత్రాలు 


అసలీ విధమైన “జూదాన్ని” వ్యాపారమనుకొంటున్న మన వ్యవహారకర్తల 
అజ్ఞానానికి అవధంటూ లేకుండా పోయింది. ఇదెంత అక్రమమైందో చెప్పడానికి 
అపారమైన మేధస్సేమీ అక్కరలేదు. ఆలోచించే బుర్రుంటే చాలు. ఆ బుర్ర 
పనిచేయకపోబట్టే ఇంత మంది ఈ బురదలో పడి పొర్గాడుతున్నారు. అయినా 
తప్పు వారిది కాదులెండి. మనిషన్నవాడు ఏ మసాలాకు లొంగుతాడో ఈ M.L.M. 
Leaders 8 తెలిసినంత బాగా మన పొలికల్‌ లీడర్స్‌కి కూడా తెలీదు. 


కాకుల్ని కొట్టి గద్దలకి వేసే ఈ “ఘరానా విధానం” గురించి మన M.L.M. 
లీడర్స్‌ని వివరణ కోరగా, “అలాంటి పరిస్థితులలో వేరే బడా సంస్థతో సమీకరించి 
సాగించుకో” మంటూ ఒక జ్ఞాని సలహా యిస్తే “శరీరానికి వాడే సబ్బుని ఉ 
దాహరణగా చెప్పి, తన అమోఘమైన పాండిత్యాన్ని నాముందు వెలగబెట్టుకుంది 
ఒక ప్రాజ్ఞారాలు. ప్రతీ విషయాన్ని డబ్బుతో ముడిపెట్టే వీరి మురికి మనస్తత్వానికి 
మనుషులు కూడా ముడి సరుకుల్లాగే కనిపిస్తారు మరి! 


యావత్‌ ప్రపంచంలో నున్న కోట్ల మంది ఇందులో భాగస్వాములుగా 
చేరిపోయారనుకుందాం. అప్పుడు మొట్టమొదటిగా నున్నవాడు అనగా ఆ సంస్థ 
అధిపతి అప్పటికే చక్రవర్తి స్థానంలో వుంటే, ప్రపంచంలో చివరగా కట్టిన వ్యక్తి 
అదే సమయంలో తాను చేర్చించబోయే సభ్యులకోసం ఇంకా వెతుకుతూనే వుంటాడు. 
ఈ వెతుకులాట ఎప్పటిదాకా? ఎక్కడిదాకా? ఒకవేళ అతనికింద భాగస్వాములు 
దొరికినా మరి వారి కింద భాగస్వాముల మాటేమిటి? 


అసలిప్పటిదాకా పొరపాటున కూడా వినియోగదారుల పేరెత్తని ఈ 
పాపాత్ములకి హఠాత్తుగా వినియోగదారులపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? 
ప్రపంచ అగ్రగామి M.L.M. సంస్థలపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతా భావాన్ని 
నివారించి తమ అస్థిత్వాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే వీళ్ళు వినియోగదారుల్ని 
ఆశ్రయించారన్నది యదార్ధం. ఒక రకంగా గజదొంగల బాధలు చూసి జేబుదొంగలు 
తత్తరపాటు చెందడం అన్నమాట. 


ప్రజలచే పరిపాలించబడుతోన్న ప్రజాస్వామ్యంలో వుంటూ, ఆ (ప్రజల 
పొట్టకొడుతూ, దానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని బుకాయిస్తున్న బూటక 
నాయకులీ లీడర్లు. భారతదేశ ఆర్థిక సామాజిక సాంస్కృతిక (Indian Economic, 
Social and Cultural) విధానానికి ఇది ఎంత మాత్రమూ సరిపోదని చరిత్ర చదివిన 
ఏ చవటకైనా తెలుస్తుంది. GOS శాస్త్ర పితామహుడైన “ఆడం స్మిత్‌” ఒక సందర్భంలో 


గౌరవ్‌ 14 కలాలు - కరపత్రాలు 


“ఆర్థిక విధ్వంసక సిద్ధాంతం” (Economic Force Theory) అన్న పదం దీనికి 
సరిగ్గా సరిపోతుంది. 


ఏ ఆధారాలతో మన MLM మస్మాగాళ్ళు దీన్ని “ఆర్థికాభివృద్ధి సిద్ధాంతం”గా 
పేర్కొంటున్నారనేది కూడా ప్రశ్నార్థకం. I.C.E.S. (International Center of Eco- 
nomic Studies) గత పంచవర్ష కాలంగా నిర్వహిస్తున్న సర్వేలో దీనికి స్థానం 
లేదు. పోనీ అంతర్జాతీయ సంగతులు పక్కన పెడితే. Economic Section of 
Indian Classes, Mumbai Economic Times, Indian Economic, Indian So- 
cial Review... లాంటి ప్రసిద్ధ ఆర్థిక పరిశోధనాంశాల్లో దీనికోసం ప్రస్తావించారా? 


యావత్‌ M.L.M. నాయకులని, నాయకురాళ్ళని ఒక్కసారి గుండెలమీద 
చెయ్యి వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకోవలసినదిగా కోరుతున్నాను. మీ వల్ల పైకొచ్చిన 
వాళ్ళు వందమంది ఉన్నారనుకొంటే ఆ వందమంది కింద నున్న వేల మంది, 
వేలమంది కింద నున్న లక్షలమంది... ఇంకా పైకి రావటం కోసం కొట్టుమిట్టాడుతూనే 
వున్నారనేది నిజం కాదా? 


నిజం, ఈ విధానం మన గరానా మోసమన్నది నిజం! దీంట్లో అత్యధిక 
శాతం పేదవారే బలయిపోతున్నారనేది నిజం! అమాయకులయిన అక్షరాస్యులని, 
అల్బులయిన నిరక్షాస్యుల్ని దీనికి ఆహుతి చేస్తున్నారనేది రేపటి సూర్యోదయమంత 
నిజం! 

బడా నాయకులకి భయం ఇలాంటి సంస్థలు ఆగిపోతే తమకొచ్చే లక్షల 
పోతాయనీ, ఛోటా నాయకులకి భయం తమకి వేలల్లో నష్టం వస్తుందని, సామాన్యులకి 
భయం తాము వందల్లో పోగొట్టుకుంటున్నామని. 


M.L.M. లీడర్లుగా మీకు నిజంగా మీరు చేసే పనిపై విశ్వాసముంటే, మీరు 
(ప్రజలకి దేశానికీ మేలే జరుగుతోందని భావిస్తూ వుంటే, ఈ రోజు మీ వలన 
మోసపోయిన, మోసపోతున్న మోసపోతోబున్న ఏ వ్యక్తీ లేడని ఘంటాపధంగా 
చెప్పగలిగే సత్తా మీలోఉంటే... కమాన్‌ రండి. ఛాలెంజ్‌ చేసి చెబుతున్నాను! మీ 
విధానం సరయినదే అని నాతో చర్చించి నిరూపించుకోండి. చర్చించటం అంటే 
వాదించటం కాదని మీకు తెలుసుననే అనుకుంటున్నాను. 


యిప్పటివరకూ మీరు చేస్తున్న చెత్తపని గురించి మాత్రమే వివరించాము. 
గౌరవ్‌ 15 కలాలు - కరపత్రాలు 


అయితే ప్రజలు ఎటువంటి M.LM. సంస్థ ఆశిస్తున్నారో, ఆకాంక్షిస్తున్నారో 
సెలవిస్తాను, తిలకించండి. 


1. ఒక వ్యక్తి ఏ విధమైన బాధలూ, భయాలూ, అనుమానాలూ లేకుండా 
ఎవరి వలనా “అనవసరపు ప్రేరణ” (Unneed Motivation) పొందకండా 
తామంతట తాము స్వయంగా ప్రవేశించగల సంస్థ. 


2. తాము “ప్రయత్నించని” లేదా “ఆశించని లాభార్జన” (Unwanted Profit) 
లేకుండా తాము పెట్టిన పెట్టుబడి (సభ్యత్వం) మాత్రం ఎట్టీ పరిస్తితిల్లోనూ 
నష్టపోని, నష్టపోనివ్వమని హామీ ఇచ్చే సర్వకాల సంస్థ. 

3. పరిపూర్ణమైన పారదర్శకతా విధానం గల వివరణాత్మకమైన సంస్థ 


ఇటువంటి సంస్థని సృష్టించగలిగితే, ప్రపంచ మార్మెంటింగ్‌ విధానంలో పరిపూర్ణ 
విప్లవం (Total Revolution) ని సాధించిన వాళ్ళమవుతాం. ఇదే కనుక జరిగితే 
మన వ్యాపార నిఘంటువులో “సమస్య” అనే పదానికి అర్థమే లేకుండా పోతుందనే 
నా ఉద్దేశం. సమస్యే లేని మార్కెటింగ్‌ విధానాన్నే కదా మనమంతా ఆశించేది! 


ఇక చివరగా ఒకమాట. ఇందులోని పదాలు, శైలి, ఉదాహరణలు ఎవరినీ 
ఏకపక్షంగా ఉద్దేశించినవి కావు. యాదృచ్చికంగా ఎవరికైనా అలా అనిపిస్తే వివరణ 
ఇవ్వగలను. ఇంకా నా రాతలపై, శైలిపై ఏమైనా అభ్యంతరాలుంటే, నిరభ్యంతరంగా 
నన్ను నిలదీసి అడిగే హక్కు మీకు ఉందని విన్నవించుకుంటున్నాను. 


"Most men and women are forced to perform parts 


for which they have no qualifications" 


క 


గౌరవ్‌ 16 కలాలు - కరపత్రాలు 


వివకా(ఆ)నంద 


వివేకానందుడు (+నరేంద్రనాధ్‌ దత్తా + వివిశానంద + సచిదానందా) 
హిందూ మతానికీ, భారతదేశానికీ చేసిన సేవలు ప్రశంసనీయం. నేడు 
ప్రపంచవ్యాప్తంగా హిందూమతాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన పరిస్థితిని కల్పించిన 
ఘనత ఈయనదే! భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు పడుతున్న 
సమయంలో వాటిని ధ్వంసం మత పునరుజ్జీవనానికి బాట వేసిన ఈయన, 
భావితరాలకు ఇచ్చిన సందేశాన్ని, చేసిన ఘనకార్యాలను ఒక్కసారి చూద్దాం. 


"Our goal of life is moksha" అంటూ మానవ జీవిత విధానానికి నిర్దేశిత 
లక్ష్యాన్ని (చావుని) సూచించిన సూర్యుడీయన. (అది పాత చింతకాయ పచ్చడేనన్నది 
ప్రధానం కాదనుకోండి) 


యోగాన్ని 4 భాగాలుగా విభజించి భక్తియోగము, కర్మయోగము, 
రాజయోగము, జ్ఞానయోగాలను తనదైన చిట్మాశైలిలో సవరించిన అవతార 
పురుషులు మన వివేకానందులవారు. 


(వీటన్నింటినీ ఎవరయితే అక్షరం తప్పకుండా సాధన చేస్తారో వారు 
ఖచ్చితంగా పిచ్చివారవుతారని “భారతి” ఆనాడే విమర్శించడం ఇక్కడ అప్రస్తుతం) 


ఈయన గొప్పతనాన్ని గుర్తించబట్టే రామనాథ్‌పురం మహారాజా ఉత్తరపర 
మహారాజా పియరి మోహన్‌ ముఖోపాధ్యాయ, సోనాబజార్‌ మహారాజా బినయ్‌ 
కృష్ణదేవ్‌ బహదూర్‌, దర్భంగా మహారాజా నరేంద్ర కృష్ణ బహదూర్‌, మహారాజా 
గోవిందలాల్‌ రాయ్‌ బహదూర్‌... మొదలగు వారు ఈయనతో కలసి మెల(ర)గ 
గలిగారు. (వీరందరూ సామాన్య (ప్రజలను పీడించి పాలించే వారనే విషయమిక్కడ 
అనవసరం) 


ఈయనెంత గొప్పవాడు కాకపోతే, డార్జిలింగ్‌ మహారాజా బర్‌ద్వాన్‌ ఈయనకి 
తన అంతఃపురాన్నిస్తారు? కాళ్ళీర్‌ మహారాజా గృహ నిర్మాణానికి స్థలం కేటాయిస్తారు? 
గైక్వాత్‌, కలకత్తా మహారాజులు విందులివ్వడానికి పోటీపడతారు? 


గౌరవ్‌ 17 కలాలు - కరపత్రాలు 


(ఆ సమయంలో ప్రజల పరిస్థితి చెప్పరానంత ఘోరంగా వుండటం ఈయనకి 
అవసరం లేదు, అవతార పురుషుడు కదా!) 

ఈయన గొప్పవాడు కనుకనే తన జీవితకాలమంతటా జైపూర్‌, BB, 
అహ్మదాబాద్‌, ఆళ్వార్‌, బరోడా, పూనా, ముంబాయి, బెల్లాం, బెంగుళూరు, 
మలబార్‌తీరు, కొచ్చిన్‌, మదురై, రాంనాడ్‌, రామేశ్వరం, కన్యాకుమారి... మొదలైన 
మహానగరాలలో గడిపాడు. 


(సాధారణ ప్రజలు నివసించే ఏ ప్రాంతంలోనూ ఈయన పర్యటించకపోవటం 
పుణ్యాత్ముడి లక్షణం) 


(బ్రహ్మచర్యానికి బ్రహ్మరథం పట్టినా, అణగారిన వర్గాల వారిని అగ్రవర్గాలవారు 
చెప్పినట్లు వినమన్నా యువతకి ఆచరణాయోగ్యం అవని సందేశాలిచ్చినా అదంతా 
ఆయనకే చెల్లుతుంది. 


ఇన్ని అసామాన్యమైన ‘HBS’ కార్యాలు చేసిన శ్రీశ్రీశ్రీ వివేకానంద స్వామీజీ 
వారిని గురించి అవగతం చేసుకోవటం మాబోటి యువకులకు కాస్త కష్టంగా 
వుంటోంది. కావున ఈ సారి నుండి సమాజానికి ఉపయోగపడే పోటీలేమైనా 
నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను. 


Ape 


గౌరవ్‌ 18 కలాలు - కరపత్రాలు 


గ్రంథాలయంలో ఛండాలం! 


అధికారపు ఆంక్షలు + కుట్రపూరిత కాంక్షలు + మదమెక్కిన మనుషులు 
+ మానసిక మాలిన్యాలు + దురహంకార దూషణలు + పనికిరాని ప్రేలాపనలు = 
ప్రస్తుత శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ గ్రహస్థితి. 


బహిరంగంగా అత్యంత గౌరవంగా నడుచుకునే (నటించే) వ్యక్తులింత 
వెధవలా? అనే ప్రశ్న గ్రంథాలయ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరిలో 
కలిగింది. ఒక సభలో ఎలా ప్రవర్తించకూడదో, సభని ఎలా ఆటంక పరచకూడదో, 
అలాగే ఒక సభలో ఎంత అసభ్యంగా ప్రవర్తించవచ్చో, తెలుసుకోవాలంటే, 
తప్పనిసరిగా సూర్యారాయ విద్యానంత గ్రంథాలయ సర్వసభ్య సమావేశానికి 
హాజరయి తీరాలి. ఒక సభని ఎంతలా “రభస” చేయవచ్చో హాజరయిన (ప్రతి 
ఒక్కరికీ చేసి చూపే బాధ్యత ఇరుపక్షాలూ సంతోషంగా నెత్తికెత్తుకుంటాయి. 


అసలింతకీ విషయమేమిటో తేల్చిన పాపాన ఇరుపక్షాలూ పోలేదు. ఎలక్షన్లు 
అసలెందుకు జరపకూడదో, వాటి వలన “కాలుష్యం” పవిత్రమైన “కమిటీ”లోకి 
ఎలా ప్రవేశించి గ్రంథాలయాన్ని కలుషితం చేస్తుందో కమిటీవారు కాస్త వివరిస్తే 
బాగుండేది. అది కాకుండా, ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి, వాళ్ళ “మధుర స్వరాలు” 
చాలవన్నట్లు ముందుతరం ముదుసరులను సైతం తమ రాజకీయాలకి ఉ 
పయోగించుకోవటం ఘోరం. 


పోనీ, మరొకవైపు వారయినా తిన్నగా వ్యవహరించి చచ్చారా అంటే అదీ 
లేదు. ఎంతసేపూ వారికర్థమైన భాషలో వాళ్ళలో వాళ్ళు అరచుకోవడానికీ కమిటీకి 
అర్ధంకాని భాషలో (అర్ధమయ్యిందేమో వారికే తెలియాలి) వారిపై అరవడానికే 
సమయం సరిపోయింది. వాళ్ళెందుకు అరుస్తున్నారో, వీళ్ళెందుకు కరుస్తున్నారో 
ఇరువురూ కుక్కల్లా ఎందుకు కాట్లాడుకుంటున్నారో ప్రజలకయితే అర్థం కాలేదు. 


ఏమైతేనేం? సాధారణ సభనుకొని వచ్చిన వారికి టీ, టిఫిన్లు పెటింఎమట 
మరీ ఫుల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ చూపించారు. సభలోని పవర్‌ఫుల్‌ (నిల్‌) డైలాగులకి 
రోడ్డుమీద వెళ్ళేవారికి సైతం సభని తిలకించే “దురదృష్టం” దక్కింది. ఎప్పుడూ 


గౌరవ్‌ 19 కలాలు - కరపత్రాలు 


[గ్రంథాలయ మొహం కూడా చూడని ఎంతోమంది మీ పోరాట విన్యాసాలు తిలకించి 
తరించారు. గ్రంథాలయమంటే ఇంతే కాబోలునని సరిపెట్టుకున్నారు. 


మొత్తానికి మంచే జరిగింది. ఇప్పటికీ ఇలా జరగకపోయుంటే, నిజంగా 
పైకెగిరిన వాళ్ళందరినీ “మేథావులనీ” “మేసే” అలవాటు లేనివాళ్ళనీ “మానవత్వపు 
పరిమళాలే” తప్పా “మదమెక్కిన మృగాలు” కారనీ, “గౌరవనీయ వ్యక్తులే” తప్పా 
“సంస్మార హీనులు” కారనీ నమ్మవలసి వచ్చేది. ఇప్పుడిక ఆ నమ్మకాలకు ఆస్మారమూ 
లేదు, అవకాశమూ లేదు. 


అయితే, కొట్టుకున్న గొట్టంగాళ్ళందరూ కలసి వారి శక్తిని ఏ పుస్తకాలను 
సర్దడానికో, గ్రంథాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికో వినియోగిస్తే చాలా 
బాగుండేది. కాబట్టి మా సలహా ఏమిటంటే, పనంటే పారిపోయే సోంబేరులూ, 
[గ్రంథాలయాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకునే గారడీవాళ్ళందరూ కలసి 
ఈసారి మంచి ఏదయినా పనిచేస్తూ కొట్టుకుంటే, కనీసం మీరు పడ్డ గొడవకి 
“POSS” చేకూరుతుంది. 


మాకైతే మీ విషయంలో కలుగజేసుకోవాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. 
పనిమీద పదడుగులు దూరంలో నున్న కంప్యూటర్‌ సెంటర్‌కని వచ్చిన పాపానికి 
ఈ “మహత్తర ఘట్టాన్ని” వీక్షించే “గౌర్భాగ్యం” దక్కింది. 

రాజకీయపు రంకుతో, కమిటీల కుళ్ళు కంపుతో కొట్టుమిట్టాడుతున్న ఈ 
“జ్ఞాన సౌధానికి” ఎప్పటికయినా మంచి రోజులు వస్తాయన్న ఆశతో ముగిస్తూ, 
ఇక్కడితో ముగించవలసిందిగా ప్రాధేయపడుతూ... 


gee 


గౌరవ్‌ 20 కలాలు - కరపత్రాలు 


సువార్త 


పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని 
వ్రాయబడియున్నది - రోమా 12:19 


శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ప్రియ కార్యవర్గానికి, 
ప్రియ బిడ్డలారా, 


కరపత్రాంశమై నా సభ్యత్వమును మీరు తొలగించిన విషయం పవిత్ర గ్రంధ 
ప్రమాణపూర్వకంగా నీకీనాటి వరకు తెలియదు. లేనిచో నాచే ప్రచురించబడిన 
సద్విషయాలు యావత్తు యదార్ధాలైనప్పుడు, మీచే స్థిరపరచబడిన సార్వజనీన 
వివరముల సైతం సర్వకాల సర్వావస్థ సత్యాలని నిరూపించిన మీకు సన్మానార్థమై 
లిఖించబడిన ఈ సువార్తను ఆనాడే అందజేద్దును. ఆలస్యానికి చింతిస్తున్నాను. 

చిరంతన విజ్ఞానవంతులు, ప్రతిభాశీలురూ అయినీ మీ యెడల నా 
అభ్యంతకరమైన పదజాలముపయోగార్ధమే అయినా అది నినర్ధకమైనదని నేనే 
నెరుగుదును. అయితే అంతర్లీన సంబంధ [గ్రంధాలయ అభివృద్ధి కొరకై చేసిన 
దురాలోచనే తప్పా దురాలోచన కాదని మీరెరుగుదురు. 


అందుకు ప్రతిఫలంగా నాపట్ల అత్యంత ఉదాసీనంగా వ్యవహరించి మీ 
పరిపూర్ణ అకళంకితమైన వ్యక్తిత్వాలకి తగిన నిర్ణయం తీసుకొని మీ పట్ల నా 
మనోనిశ్చయాన్ని కూడా నిబ్బరం చేసి మీలోని రాజకీయ సమాజిక చైతన్య పుంగలువ 
భవిష్యత్‌ కార్యాచరణని పరిగణనలోకి తీసుకుతీరవలసిన DHS స్థాపించారు. 
అందుకుగాను కాబోయే మీ కార్యక్రమముల ఎందులోను నేనల్పధోరణి 
నవలంభించబోను. 


మీరిటువంటి మీధోవంతమైన నిర్ణయం తీసుకొన్నారని తెలిసిన తరువాత 
సైతం నేనెటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీపట్ల నా శ్రద్దాశక్తులను శంకిస్తారనే 
సంకోచంతో తీవ్ర మనోవేదనకు లోనై అమితాచరణీయమైన ఒక దృఢ నిశ్చయానికి 
కష్టసాధ్యంగా రాగలిగాను. 
గౌరవ్‌ ౫21 కలాలు-కరపత్రాలు 


నాబోటి అల్పుల ఆలోచనలకి, ఆచరణలకి నడుమ తీసుకొనే సమయం 
DOS స్వల్పమైనదో స్వయంగా తమరెరిగినదే. ఆ విషయాన్ని మరొక్కమారు 
ఖాయంచేస్తూ కార్యసాధనకు ఉపక్రమించాను. నా నిర్ణయమందలి లోటుబాట్లను 
త్యదిస్తూ ప్రధమ పధంలో భాగంగా ఆ అంతట నేనుగా యావత్తు సూర్యరాయ 
[గ్రంథాలయ కార్యవర్గాన్నీ సంపూర్ణంగా నిరశిస్తూన్నానన్నిశిస్తూ, 

నాపట్ల మీరవలంభించిన విధానాన్నే పెద్దలపట్ల POPS విషయనిరూపణకు 
పూనుకొని, తిరిగి మీకు ప్రసాదిస్తూ నా జీవన పరిణామ క్రమముల నుంచి పరిపూర్ణ 
పరిపక్వతతో మిమ్మల్ని త్యజించి తొలగిస్తున్నాను. 

కావునీవిషయాన్ని సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు తెల్పవలసిన సత్‌ 
సాంప్రదాయాన్ని తెలిసినవాణ్ణి కనుక అత్యంత గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా 
మీ అప్రదిష్టకు భంగం వాటిల్లే భయంకరమైన వాతావరణమేమి సృష్టించకుండా 
ఇందుమూలంగా ఈ సువార్తని మీకు తెలియపరచడం పరిపూర్ణ ప్రజాస్వామ్య 
బద్ధమైన శాంతియుత సంఘటనగానే నేను భావిస్తున్నాను (అక్షరదోషాల్నధిగ 
మించుటచ్చు యంత్రాలకి సాధ్యపడలేదు) శుభంభూయాత్‌. 


“తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను” 
- లూకా 23:34 


Ape 


గౌరవ్‌ 22 కలాలు - కరపత్రాలు 


PRAJA 


People's Revolutionary Anarchist Judicial Association 


Praja stands for Freedom, Equality and Justice. Praja Fights against 
all kinds of anti-social elements, issues. Praja strongly believes in Ideo- 
logical Revolution. By the way, supporting such organizations which 
are similar to it and educating people is essential in Praja's Political and 
Philosophical Propaganda. Praja hardly teist to take-up every grass root 
way to set a Sincere Evolutionary Platform for all Progressive Persons 


besides Parties with Pragmatically new mode of Motive. 
PRAJA Believes in Pen! 


Who are interested with active type of vision to change them- 
selves by built a Powerful Personality and have enough zeal to learn 
Social, Philosophical, Cultural and Literary lessons are ever inviting in 
Praja to make a new sense in their life. And also Revolutionary Legends, 
Unbreakable Rebels are always welcome to wake up a Universal 


Inspirationl for a better brought up. 


Praja Behaves On Own! 


a oe 


గౌరవ్‌ 23 కలాలు - కరపత్రాలు 


Destiny of Dalits! 


"Society is composed of two classes; those who have more 
dinners than appetite and those who have more appetite 
than dinners." 


Most men trying to give a shape to their ideas. We are awaking from the 
decades of dedication into slavery and untouchbility . But that task has 
not completed yet. Like many literates, I also have an idea that today the 
caste system has totally vanished. Our intelligentsia too has this notion. 


We are absolutely wrong. We quietly misunderstood our social 
conditions and we thought that there is no room for caste in present day 
circumstances. We ignored our backwardness, boldlessness, inability 
towards ruling classes and chaotic conditions in philosophical 
propaganda. If we are not ready to prevent them, we loss all our rights 
perpetually. 


Most of dalit parties still struggling with each another. These 
parties doing Abhishakaas to Ambedkar statues blindly. Most of dalit 
leaders forget about their history, culture, and ideology. They are totally 
busy in improving their personal powers and properties by doing political 
pollution. And Ambedkar, he has only a capture to them. 


We need a deed. The deed which we want to shape our ideological 
thoughts and make a moral mutiny against social disorders. Everyone 
has to know about our primary struggles for rights, responsibilities, and 
self-respect. Unless the history tries to hide some bitter truths and latent 
insults. 


Finally we need a forum to fight and move wherever we want. I 
am not a dalit and I don't want to preach anything to dalits. I also don't 
have any idea .But I have zeal to do something towards backward people. 
Beside, I have my own opinions about caste. So that I obviously hate it. 


I am inviting you to demonstrate your views on present social 
and political conditions towards the dalit development. As all I know, 
this kind of rebellion should only destiny for dalits and backward classes. 


... Only two possible worlds can exist for the human mind, 
the sacrosanct or the rebel world." 


గౌరవ్‌ 24 కలాలు - కరపత్రాలు 


Letter of Liberty! 


"Courage was mine and I had mystery, 
Wisdom was mine and I had mastery." 


My dear monster Somasundar, 


I am just trying to understand about, your 'use and throw' 
personality on which you had built a brutal building, of philosophy, poetry 
and literature in the name of 'Progressive Platform which is also known 
as "Abyudaya" 


You have cheated many young men after using their work and 
abilities as like mine. Everybody who want to work with you, gains 
nothing but your bloody words and dirty deeds; beside of nominal 'salary", 
they has to work like 'machines'1. 


For instance, I have helped my level best in most of your famous 
works. Before few years, I have leaved you for the cause of your 
unbearable egoism. After that you had called me, and begged my help 
for the completion of your works like 'Ariel' and 'Autobiography'...etc. 


Kindly I have accepted your call, which is the big mistake that I 
have ever done in my entire lifetime! At last your well-known work 
"Vajrayudham" has also reprinted only the cause of my moral struggle 
against to the " Visalandhra book ho use" I 


Now you are awarding me as a 'forgetter of a friend" and 'culture/ 
ess fellow'! how absurd it is that you have spoken about the value of 
friendship and culture which are quietly unfamiliar to you and your well- 
known 'coterie'! 


Cruelty is your heart, jealous is your face; deceiving is your divine, 
deluding is your dress; throwing is your policy, luring is your philosophy. 
Finally, you are a biped being, which is worse than a beast! 


గౌరవ్‌ 25 కలాలు - కరపత్రాలు 


Every hero becomes a bore at last; and you are a zero! So, what is 
your precious place in the hearts of the people? For the decades you 
have been duping the masses, by the name of revolution. Revolution 
isn't a thing which you are thinking by sitting on the bed, and writing the 
worst works! 


Mao-tse-tung defines as, " Revolution is not a dinner party, nor an 
essay nor a painting; nor a piece of embroidery; it cannot be advanced 
softly, gradually, carefully, considerably, respectfully, politely, plainly 
and modestly!". 


But some scoundrels like you never understand the circumstances 
which are situated in the society and the problems which are before to 
us. They only know is, use the language of some special class, which 
they only belongs! 


I am not like you! I am as I am!! I know reading; I know bleeding! 
Iknow how to write; I know how to fight! I know honour; I know bother! 
I know how to make, I know how to mar! I know the construction, as 
well as the destruction! How many occasions and cautions, mentalities 
and formalities, systems and customs, settles and battles that I have 
done!!! 


You are just a jot before me! You are just a jackal before my 
movements! And you are just a jackass before my behavior! When you 
are shouting, I have stand silently because of your age, but not for your 
rage! When you are angry, I am amble because of my mind, but not for 
your mental condition! When you are arrogant, I am calm because of my 
culture, and kindness of your ails, but not for your acts!! 


The only thing that I am going to suggest you is, don't be dogmatic 
like a street dog, for the fallen food! Don't be like a truculent tyrant who 
always tries for peoples blood! And know one thing, immortality means 
not your notorious immoral writings which are " waste stuff " for the 
people; immortality means being loved by many anonymous people! 


Now, I am writing here a small sentence, said by Lenin, on the 
'stuff, your mode of poets has written. He says those useless writings 
and poetries are, " The Great Wonderful Rubbish."! *An revoir. 


గౌరవ్‌ 26 కలాలు - కరపత్రాలు 


"After so many deathes, I live, and write 
I once more smell the dew, and rain 
And relish versing : 0, my only light, 


It cannot be 
That I am he 


On whom thy tempests fell all night." 


M.K.Gourav 


Meanings for some multi-sense words: 


గౌరవ్‌ 


1. 


Mystery 


Mastery 


Monster 
Brutal 
Ariel 


V'ajrayudham 
Visalandhra.... 


Culture 


Coterie 


. Beast 

. Revolution 
. Jackal 

. Jackass 


. Anonymous 


. Rubbish 
. Biped 
. Tempest 


. *An revoir 


= Something that is impossible to understand or 
explain 


= Complete knowledge or command of a subject 
or skill 


= A very large frightening cruel ugly evil creature 
= Savagely violent 


= A famous novel written by great poet & philoso- 
pher P.B.Shelly 


= Poetry written by somasundar 


= A famous book selling organization in Andhra 
Pradesh 


= The arts and other instances of human intellec- 
tual achievements 


= Small group of people w ith shared interests 
= An dangerous animal 

= A great far reaching mutiny or change 

= A wild dog that feeds on dead animals 

= A male ass or donkey 


= With a name that is not known or not made 
known 


= Waste material 
= An animal that walks on two feet 
= A violent windy storm 


= Good bye [French] 


Ape 


27 కలాలు - కరపత్రాలు 


The Rhythm of Revolution 


"Today every party, not only related to the communist, but also 
even newborn baseless organizations also highly expressing their 
ideologies about Revolution. Beside leftist groups are busy to prepare a 
ground and to prefix a certain time for the "Revolution", the word, which 
those people only know to use but never understand! 


"Revolution", is a word which has a wide meaning. The word 
innerly expresses a deep evolution of masses. A mutiny is not a revolution; 
a rebellion is not a revolution. So that every rebel whether he belongs to 
any party, group or organization, is not quietly a revolutionary! 


The word shows the depth of social conditions and the 
circumstances situated, even the consequences which will be ready for 
reoccupy! In this sense of -view, revolution means not only afar reaching 
change, but also it means the alter ness after change! 


Behind every revolution, there are many years of emotion and 
modulation of the classes. Conditionally it's a self sufficient, morally 
enough energetic and essentially efficient. Basically it has its own self- 
dependence and seems like to shatter every source of potentiality. 


Pragmatically it should be inevitable thing and in-vincible too. 
History also tells us that every revolution is a great lesson to the ruling 
classes. If the democracy couldn't introspects its ideals and motives, it is 
also not except from that storm. And permanent escape from it is 
obviously impossible! 


For any kind of tolerance there is a limitation. And the unbearable 
decisions of governments towards to protect their own dictatorships and 
for it's fulfillness, the foundations of totalitarianism totally seduces its 
internal-relations. It means any type of transgression shouldn't help to 
the power classes! 


At the time of king, people suppose that he is the onfy god and 
Cord to them. He hardly believes on some sort of superstitions like 
blackmagic, transcendentalism and some super-natural mystical powers. 


గౌరవ్‌ 28 కలాలు - కరపత్రాలు 


But, at the time of the end, all these savage things hadn't save the kings 
kingdom at least his lifetime moreover. 


When we discussing about worldwide revolutions, the revolutions 
of slaves against to the (Roman 'Empire, under the leadership of 
"Spartacus" is historically famous. In England 1689, In America 1776, 
After that in 1789, the Trench 'Revolution; It has more deep-rooted 
dynamic disaster to the rulers about their disorders. Than the process of 
revolution and the procedure of making revolution becomes a theoretical 
science. Karl Marx and Fredric angels defined it in their "Communist 
Manifesto" and in the Soviet Union against to the "Tsar" it had practically 
proven by the Bolsheviks in 1917. 


There are many factors for the failure of the communism in (Russia. 
(But it doesn't mean that the theory and practice of communism is totally 
vanished. It means, it had been proven that the leftist government capably 
governs people more than other kind of political performers. 


Lenin had successfully participated under the communism, with 
the theory owned by Marx. But in the time of Stalin, some sort of 
dangerous decisions had taken and that type of deeds should rooted to 
destruct any kind of dictatorship. 'Hot only politically, dialectically also 
such conditions situated in any state, surely it should be ruined! 


But in 1949, the issue of China, at the time Mao, he applies the 
principles of class-struggle in his own way same as the subject of Cuba 
revolution, by Che- gu-vera and Tide I Castro! In this mode of revolutions 
the social conditions had taken main part. Beside the organizers had 
developed themselves not only as leaders, but also soldiers! 


In the history of India there are many revolutions had taken place 
other than any land! find quietly it is a land of revoCutions and 
revolutionaries! Before the Buddha the "Charvakgs" and "Lokayatas" 
the well-known materialistic revolutionaries. After them many kinds of 
religion reformers had existed. 


But the enlightment of the Buddhist thought and ideology was a 
most powerfulfor-ever revolution in the whole world. Most of-prominent 
personalities of that time undoubtedly accepted the theory of Buddha 
and Became his disciples. After destructing of Buddhism, our Hindu 


గౌరవ్‌ 29 కలాలు - కరపత్రాలు 


philosophers had compelled the Buddha in their own way of style and 
made him also a new god in their scriptures. 


'Far from that time our freedom struggle is a kind of revolution 
with late results. "Historically it may be a great thing; But by other means, 
generally arrival of a question is, for what reason until 1947 India hadn't 
able to get the independence. 


Our freedom fight had been begun before many years of that time. 
Tor out loo 4 MangalPanday in 1857 notably started a mutiny against 
the government. Than M.N. Roy, the hero of the hundred legends and a 
most perpetual powerful personality had started his teenage bomb- 
throwing on the (British 'Empire. Than many legends like Netaji, Bhaghat 
Singh, Vddham- Singh utilizes their b loodandfleshfor the freedom of 
motherland. 


At last we know about congress and it's organizers like Nehru, 
Gandhi etc. Because of that only cause in their lifetime we got the 
freedom, we made them hero's and completely forgotten about our past 
dedicated sacrifices. It is the often disease of history. So that, most of 
history has to be cured for this unwanted ill! 


"Whenever a common man can understands the origin of the 
universe, the logic of law, the evolution of the environment, the dialectics 
of nature, the science of reasoning, the art of living, the itch of knowing, 
the right of making, the fight for moving, the zest of discovering, reality 
beyond every reform, possibility of property, philosophy behind poverty, 
power of production, result of action, pretentious politics, faults of cults, 
truths of traditions, rationalities about reincarnations, sensibilities towards 
resurrections, reveal all the latent links and rejuvenate proper functions 
of man's social, economical and political conditions proportionally is 
the only way to wake-up a radical change and take-up a tremendous 
road in the direction of a Rhythmatical Revolution. 


a oo 


గౌరవ్‌ 30 కలాలు - కరపత్రాలు 


The Destruction of Democracy 


"Who loves truth and liberty expects nothing, fears nothing, asks 
nothing, and limits it's ambition to the cultivation of the letters." 
- Voltaire 


Never dare to read these words if you strongly believing that you 
are living; and dying is an other thing. Today, in every kind of atmosphere 
related to the art, literature, science, philosophy ... we have seem a clear 
dilemma. 


Beside of exceptional topics, there is a very urgency to make a 
motivate change. Present day social conditions have quietly ready for 
vast sensations. In spite of every ideological impractical theory, we need 
a capable philosophical propaganda. 


According to the government it's not a person, nor a family, but a 
detached burocratic thing by which a few must rule over others they 
have not met. Most governments spend their time in internal conflicts 
over interpretation of the rules. 


In any government you have a division between citizens (sheep) 
and authorities (herders). The authorities inevitably oppress their citizens 
by forcing them to obey detailed regulations which fit an "average " 
citizen, yet apply to no actually living human being. 


Economic conditions determine people's destiny. How we act is 
related to the structure of society and the dominant value system within 
it. A new society can be created with the workers in control. But it won't 
happen spontaneously. We must organize for it. 


Present democracy is a dirty dike. Here democracy means putting 
members on a piece of paper for every five years. It should be ruined. If 
we want a world without the abuse ofpower, we have to recognize that 
power is abuse. 


This democracy has created a law for it's own. I am wondering, 
what a gigantic construction of law in our society, to save some 
scoundrels! It is the remarkable failure of deadly democracy that it wouldn 
7 set a same platform for everyone. 


గౌరవ్‌ 31 కలాలు - కరపత్రాలు 


We do not need a group of leaders and their passive followers. We 
do need an organization working towards mobilizing the mass of ordinary 
people in the process of making the revolution. That is why we need a 
revolutionary organization. 


A organization that draws together all those fighting for workers 
control. An organization that gives chance to exchange ideas and 
experiences, and to learn from the lessons of history. 


It should be the duty of every responsible citizen to start an 
organization that allows us to struggle together for a new society. True 
Democratic society. If you like What you have just read, you should 
start working to build such an organization. 


'™,... Freedom without socialism is privilege and injustice; 
Socialism without freedom is slavery and brutality." 


- Mikhail Bakunin 


ce 


గౌరవ్‌ 32 కలాలు - కరపత్రాలు 


ముగింపు 


తెలుగులో కరపత్రాల చరిత్ర చిన్నదేం కాదు. దాన్ని చిన్నబుచ్చాలని 
చూసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. “ప్రజాసాహితి” ప్రథమ ప్రచురణగా 
వొచ్చిన కరపత్రాల సంపుటి తర్వాతెందుకో మలిముద్రణ పొందలేదు. అయితే, 
ప్రజా సాహితి పత్రికలోమాత్రం ‘కరపత్రాలు, కదిలే చరిత్ర శీర్షిక విశేషంగా 
ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వాహ విషయం చర్చించుకోవాలి. “కరపత్రాల 
బాగోతం-తెరవెనుక దుమారం” శీర్షికన 1977లో వొచ్చిన కరపత్రాల సంకలనం 
సంగతి నా దృష్టికి వచ్చింది. అక్టోబరు, 1977 (భారతి, 1977 అక్టోబరు సంచిక, 
పేజీలు 79, 80 ఆంధ్రపత్రికా (HH, గాంధీనగర్‌ విజయవాడ నుంచి ప్రచురణ. )లో 
ఈ సంకలనాన్ని విమర్శిస్తూ రెండు పేజీల సుదీర్హమైన సమీక్ష చేసిన ఆవంత్స 
సోమసుందర్‌గారు ఆ (గ్రంధ ప్రకాశకులైన అనంతం, లక్ష్మీకాంతంలపై 
విరసం పైనున్న అక్క్మసునంతా వెళ్ళగక్కడానికి పూనుకుని దిగంబర కవులు, విశాఖ 
విద్యార్థులు రాసినవి, భగత్సింగే అసెంబ్లీలో విసిరిన కరపత్రం, పురిపండా 
అప్పలస్వామిగారు అస్పుశ్యతకు వ్యతిరేకంగా గాంధీగారి ఎదుట చదివిందీ, 
జయప్రకాశ్‌ నారాయణ జైల నుంచి ఇందిరాగాంధీకి రాసిందీ... మొదలైనవిందులో 
ఉన్నాయని చెబుతూనే, “గాలి కదిలితే మళ్ళీ కనిపించనం కరపత్రాల గురించి, 
అదొక పరిశోధనాంశంగా చెప్పుకుంటున్న వాళ్ళకి గాడిదలు మేసే వాల్‌ పోస్టర్ల 
పరిశోధన కూడా ప్రధానాంశమే! చివరికి హైస్కూలు గోడల మీద కుర్రకారు రాసే 
బూతుల బుంగ పరిశోధన సైతం ఒక మహావ్రతమే” అంటూ అరసం విరసాల 
విద్వేషానికి అనవసర పెద్దరికాన్ని ఆపాదించుకుని కాగితాల్నీ అక్షరాల్నీ కుత్సిత 
మనసుతో మలినం చేసారు. 


నిజానికి రెండు పేజీల ఆ (గంధ విమర్శలో పుస్తక సమీక్ష కంటే వ్యక్తుల్ని, 
సంఘాల్ని పిచ్చెత్తినట్లు తిట్టడమే కనిపిస్తుంది. శ్రీశ్రీ షష్టిపూర్తినాడు విశాఖ విద్యార్థుల 
చేతిలో జరిగిన పరాభవానికి ఈ విమర్శ బదులు కావొచ్చంటే చదివినవారు కాదన్లేరు. 
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కరపత్రాలన్నింటిపై నిబద్ధతతో కూడిన 
పరిశోధన జరగాల్సినవశరం ఉంది. బాలగంగాధర్‌ తిలక్‌ నుంచీ బాలగోపాల్‌ 
వరకూ కరపత్రాల్ని ఆయుధంగా మలుచుకున్న చరిత్ర మనకు అర్ధం కావాలంటే, 


గౌరవ్‌ 33 కలాలు - కరపత్రాలు 


వాళ్ళను నెత్తికెక్కించుకోవడానికి బదులు వాళ్ళ ఆలోచనల్ని మనసుకెక్కించుకోడానికి 
ప్రయత్నించాలి. జీవితంలో ఏమీ చేయలేనివారికి ఏదో చేసామనే సంతృప్తి నివ్వడానికి 
మాత్రమే యిలాంటి ప్రచురణ పనులు పనికొస్తాయనే వారికి ప్రత్యేకంగా 
చెప్పాల్సిందేమీ లేదుగానీ, ఒక నిర్దిష్టమయిన కాలంలో సాగిన కార్యక్రమాల 
సమాచారం భావితరాలకు పరిమితంగానైనా తెలీడం న్యాయమనే ధోరణే 
యిందుక్కారణం. అలాకాక ఇలాంటి నిరుపయోగపు పనుల వల్ల సమయం 
వ్యర్ధమౌతుందనుకునేవాళ్ళను మనస్ఫూర్తిగా మన్నించమని కోరుతూ ఇక ఆపుతాను. 


కదిలే సాహితీ చరిత్ర పేరుతో సుమారు 27 కరపత్రాల్ని (2006-08) 
సంకలనం చేసి ప్రచురించిన సంగతి మిత్రులు wu మలయశ్రీగారు నా దృష్టికి 
తీసుకొస్తూ, అవన్నీ సభాకరపత్రాలేనని విశదపరిచారు. ఇందులోనే 'కరపత్రం' 
పేరిట బి. సూర్యసాగర్‌ కవిత కూడా వుంది. 


ce 


గౌరవ్‌ 34 కలాలు - కరపత్రాలు 


అనుబంధం 


. ఇక భావోద్యమాల్లో కాస్త సీనియర్స్‌ను ఇంటర్వూయ చేసే ‘snd స్వరాలు” 
పేరో గ్రంథంగా తీసుకొచ్చిన విషయం విధితమే. అప్పట్లో అందర్గాగానే 
రంగనాయకమ్మగార్ని కూడా ఇంటర్వ్యూ అడిగా. cmm స్పందనా, నా 
ప్రతిస్పందన యిక్కడిస్తున్నా నిజానికి ఈ లేఖల్ని ముందే యివ్వాల్సింది. ఐతే, 
అనివార్య కారణాలవల్ల యిందులో చేరుస్తున్నా. మార్కిస్పులమంటూ, 
కమ్యూనిస్థులమంటూ కలాలతోనే రంకెలువేసే రంగనాయకమ్మ, సోమసుందర్‌లంటి 
వాళ్ళ 'స్థాయి'ని అంచనా వేసే అర్హతను పాఠకులకే వదిలేస్తూ ముందుకెళుతున్నాను. 


నేను ఇంటర్వ్యూకి ప్రశ్నలు రాసి పంపితే దానికి ఆమె నాకు రాసిన లేఖా, 
తిరిగి దానికి నా జవాబు యిక్కడ ప్రచురిస్తున్నాను. 


గౌరవ్‌ గారికి, 
మీ ప్రశ్నలు చదివాను. ఒక్క ప్రశ్న కూడా సరైన పద్ధతిలో లేదు. 

“భావోద్యమాల్లోకి ఎలా వచ్చారని” అంటారు. భావాలు, పరస్పర విరుద్ధంగా వున్నాయి. సమాజంలో, 
ఎవరి భావాల ఉద్యమము వాళ్ళకి ఉంటుంది. “భావోద్యము” అంటే, ఏ భావాల ఉద్యమం? 

“మీరు చులకనగా, అహంకారంగా, వ్యంగ్యంగా రాసారని అంటారు. దానిమీద మీరేం చెపుతారు?” 
అని మీ ప్రశ్న ఎవర్నయినా అలా అంటారా ఎవరైనా? “అలా వుంటాననడం అన్యాయం” అని చెప్పాలా? 

“మీరు బాగారాస్తారు” అంటే, “అవును, బాగారాస్తాను” అంటారా? 

“మార్చిజానికి కాలం చెల్లింది” అనే దానికి నేనేం అంటానో నా పుస్తకాల్లో వుంటుంది. అదంతా మళ్ళీ 
ఇక్కడ రాయాలా? 

మీకు ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలే అయితే, అవన్నీ నా పుస్తకాల్లో తెలుస్తాయి. 

లేదా, ఇంటర్వ్యూ అని పేరు పెట్టారు కాబట్టి, “ఎవరికో చెప్పాలి” అనా? అలా కాదన్నారు. మీ కోసం 
అయితే ఇలా ఎందుకు? 

“యువతకి సందేశం” అన్నారు. “సందేశాలు” అనేదే తప్పు మాట. చిన్నవాళ్ళకి ఏదైనా చెప్పాలంటే, 
“పుస్తకాలు చదువుకోండి, నేర్చుకోండి” అని! అది సందేశం అవదు. 

అందరూ నేర్చుకోవలసినవాళ్ళే. 

మీ ప్రశ్నల్లో ఒక్కటీ కూడా సరిగా లేవు. ఈ మాట కష్టం కలిగిస్తుంది మీకు ఆ 'సరిగా లేకపోవడం 
ఏమిటో చెప్పాలంటే, 10 పేజీలకు తగ్గకుండా రాయాలి. అది రాసినా, దాన్ని అర్థం చేసుకునే ధోరణి మీ 
ప్రశ్నల్లో లేదు. 

ఇంటర్వ్యూల వ్యవహారం కట్టిపెట్టి పుసకాలు చదువుకోండి! 


par) 


రంగనాయకమ్మ 


గౌరవ్‌ 35 కలాలు - కరపత్రాలు 


02-02-15 

రంగనాయకమ్మగారికి, 
గౌరవ్‌ రాయునది. నేను రాసిన ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా సరైన పద్ధతిలో 
లేదనే మీ అభిప్రాయంతో నేనేకీభవించట్లేదు. ఐనప్పటికీ ఇంటర్వ్యూ ఇవ్వననే హక్కు 
మీకుంది కనుక దాన్ని గౌరవిస్తూ ఇంటర్వ్యూకోసం మిమ్మల్ని మినహాయించుకున్నాను. 
ఆరోజు నేను ఫోన్‌ చేసినప్పుడే మీ ప్రశ్నల విధానం నాకు నచ్చలేదని మీరంటే 
అదందరికీ నచ్చాలనేమీ లేదనీ మీకు నచ్చిన పద్ధతిలో ఇబ్బంది పడకుండా 
జవాబులురాస్తే మంచిదని నేనంటే, అలాగే చూస్తానన్న మీరు, రెండోసారి ఫోన్‌ 
చేసినప్పుడు నా ప్రశ్నల్ని ఇంకా సరిగా చూడలేదని రాయాలనిపిస్తే జవాబులు 
రాస్తానని చెప్పడంతో వో వారం చూసి ఇక నా పని నేను పూర్తి చేసుకున్నాను. 
అసలప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ గొడవే నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ 
మీరో ఉత్తరం రాస్తూ, కొన్ని ప్రశ్నలేసారు. భావోద్యమం అంటే ఏ భావాల ఉ 
ద్యమమన్నారు. (ప్రజల భావాల్లో మార్పు కోసం పాటుపడే ప్రగతిశీలోద్యమాలన్నీ 
భావోద్యమాలేనన్న విషయం మీకు తెలీదని నాకు తెలీదు. ఇదే ప్రశ్నను ఇంకా 
విసృతంగా వేసుకుంటే బాగుంటుందేమో. ఏ ప్రగతిశీలోద్యమాలు? ఏ ప్రజా ఉ 
ద్యమాలు? మతతత్వ తిరోగమన శక్తులు కూడా వాటికవి ప్రగతిశీలమేననుకుంటాయి 
కాబట్టీ ఈ పదాలు గురించిన వాదనను పెంచుకోవడం వల్లప్రత్యేక ఉపయోగమేదీ 
వుంటుందనుకోను. ఉదాహరణకి స్వీట్‌హోమ్‌ అంటే ఏమిటర్థం? పురాషిధిక్య 
వ్యవస్థ పురుషుడికనుకూలంగా వున్న కుటుంబాలన్నీ స్వీట్‌ హోమ్స్‌ అనగలదు. ఆ 
నిర్వచనంతో ఏకీభావం లేనప్పుడు ఎవరికి వారు తోచిన రీతిలో నచ్చిన నిర్వచనం 
ఇచ్చుకుని సరిపుచ్చుకోవాలి గానీ అసలు స్వీటేమిటి హోమేమిటి స్వీట్‌హోమంటే 
అదేమైనా మిఠాయిలు తయారుచేసే కుటీర పరిశ్రమను నడిపించే వాళ్ళిల్లా? 
అనుకోవట్లేదు కదా. ఇక మీ రెండో ప్రశ్న మీరు చులకనగా, అహంకారంగా, 
వ్యంగ్యంగా, రాస్తారనే వాదనపై మీరేం చెబుతారంటే,” అవును. అలానే 
వుంటానంటారా ఎవరైనా? అనడిగారు. “అలా వుంటాననడం అన్యాయం అని 
చెప్పాలా?” అని జవాబు కూడా చెప్పేశారు. తర్వాత, “మీరు బాగా రాస్తారటగా” 
అంటే అవును బాగా రాస్తానంటారా? ఎవరైనా? అని అడిగారు. ఆయా 
సందర్భానుసారం నేను ఇంటర్వ్యూ చేసిన దాదాపు పాతికమంది ఇవే ప్రశ్నలకు 
వాళ్ళ భావాలనుగుణంగా జవాబు చెప్పారు. నా ప్రశ్నల్లో ఒక్కటి కూడా సరిగా 
లేపోతే కనీసం ఒక్కరైనా ఆ విషయం నాకు చెప్పడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇకపోతే 


గౌరవ్‌ 36 కలాలు - కరపత్రాలు 


మీ జవాబుల్లో ఒక్కటి కూడా సరైనది లేకపోగా, అసలు ఎదుటివారు చెప్పేదాన్ని, 
రాసేదాన్ని exo చేసుకునే స్వభావం బొత్తిగా లేదు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ 
కటువుగా భావాల్ని వ్యక్తీకరించడం అవాంఛనీయ విద్వేషానికి ప్రతీకవగలదేమో 
కాని, ఆత్మగౌరవంతో కూడిన బెన్నత్యానికి కాదు. నా ప్రశ్నలు సరిగా లేకపోవడం 
గురించి పది పేజీలు రాయాలనుకునేముందు, మీ అభిప్రాయంల్లోని గందరగోళం 
గురించి ఎన్ని పేజీలు రాయాలో నిర్ణయించుకోండి. ఇక చివరగా, ఇంటర్వ్యూల 
వ్యవహారం కట్టిపెట్టి పుస్తకాలు చదూకోండి” అంటూ ముగించారు. మీ వరకూ మీ 
అభిప్రాయాన్ని వెల్లడించడం మాని ఉచిత సలహాలిచ్చే హక్కును మీరు మీకై 
ఆపాదించుకున్నారు. “ఇంటర్వ్యూల వ్యవహారం” గురించి మిమ్మల్ని ఎవరడిగారు? 
మీ ఇంటర్వ్యూ సంగతి మాత్రమే ప్రస్తావించే హక్కు మీకుంటుంది తప్ప నా 
కార్యక్రమాన్ని కట్టిపెట్టమని చెప్పే అధికారం మీకెవరిచ్చారు. ఫ్రమ్‌ అడ్రస్‌ ఉ 
త్రరంమీద రాయాలని కూడా తెలీని మీరు రచయిత్రిగా ఫోజు కొడుతున్నారనో, 
లేక పిచ్చి పిచ్చి పుస్తకాలాయడం మానేసి మార్చ్‌ భజన చేసుకోమనో నేనంటే 
మీరొప్పుకుంటారా? మైండ్‌ యువర్‌ పెన్‌ అండ్‌ టంగ్‌! అందరి మీదా 
విరుచుకుపడ్డమే విప్లవమనుకునే టెక్కును తగ్గించుకోండి. శ్రమ తీస్కుని జవాబు 
రాసినందుకు కృతజ్ఞతలు. అలాగే ఆయాచిత సలహాలిచ్చినందుకు జాగ్రత్తలు. 
మీకోసమో, మరెవరికోసమో అనుకున్నది మానుకోవడం నాకు తెలీదు. నిరాశ, 
నిస్పృహ అనేవి నా నిఘంటువులోనే లేవు. ఉంటాను. 


- గౌరవ్‌ 


cem 


గౌరవ్‌ 37 కలాలు - కరపత్రాలు 


